శ్రీమతే రామానుజాయ నమః 


పద్మవిభూషణేత్యాది బహు బిరుదభూషితులు, 
ఉభయవేదాంత[పవర్తాకా[గేసరులు, జగదాచార్య సింహాసనాధిపతులు, 
శ్రీమాన్‌ కాజీ ప్రతివాదిభయంకరం అణింగరాచార 
స్వామిపాదులు 


సమర్పణ: 
ఉఊవే.డీమాన్‌ ఈయుణ్ణి అలహ శింగరాచార్య దాసుడు 


01-ఎ(పిల్‌-2021 


విజ్ఞప్తి 


తమిళనాడులోని కాంచీపురంలో 1891వ సంవత్సరంలో అవతరించి, సుమారు 
75 సంవత్సరాలకు పైగా భగవదామానుజ సిద్దాంతానికి, వైదిక సంప్రదాయానికి సేవ 
చేసిన పద్మువిభూషణ, జగదాచార్యసింహాసనాధిపతి, కాంచీ మహావిద్వాన్‌ 
అణ్రింగరాచార$ స్వామివారు అజరామరమైన కీర్తిని గడించారు. వీరిని దర్శించిన 
వారందరూ పూర్వాచార్యుల అందరి వైభవం వీరిలో దర్శించవచ్చు - అని అనేవారు. 
యజుర్వేవేదం, దాని వ్యాఖ్యానాలు, [ద్రావిడ ప్రబంధాలు, వాటి వ్యాఖ్యానాలు, పూర్వాచార్య 
స్తోతాలు, వాటి వ్యాఖ్యానాలు-వీటిలో వీరికి కల పరిపూర్ణమైన పాండిత్యం వీరు సాటిలేని 
పండితులు అవడానికి కారణమైనది. ఆళ్వారుల (ప్రబంధాలకు, పూర్వాచార్యుల 
స్తోతాలకు (ద్రావిడ భాషలో వీరు చాలా గొప్ప వ్యాఖ్యానాలను రచించారు. దివ్యార్హ దీపిక 
అనే పేరుతో వీరు దివ్యప్రబంధాలకు రచించిన వ్యాఖ్య సాటి లేనిది. పెద్దల అందరి 
మెప్పును పొందింది. ఆ విధంగానే వీరు 30 సంవత్సరాలకు మైగా ఆంధ, తమిళ, 
సంస్కృత, హిందీ, ఇంగ్లీష్‌ భాషలలో మాస పత్రికలను స్వయంగా వ్యాసాలు రచించి 
నిర్వహించారు. వీరు రచించిన గంథాలు వెయ్యికి పైగా అని తెలుస్తున్నది. నిజానికి ఇది ఒక 
గిన్నిస్‌ బుక్‌ రికార్లు అని చెప్పాలి. తమిళంలో, సంస్కృతంలో మధురమైన కవిత్వాన్ని 
చెప్పగలిగే సరసకవులు వీరు. ఇటువంటి ఈ స్వామివారి తిరునక్షత మహోత్సవ 
సందర్భంలో వీరి పొతులైన శ్రీమాన్‌ రాజహంసం స్వామివారు, వారి సోదరులు 
సంప్రదాయంలో ప్రసిద్రులైన పండితులకు సన్మానం చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ 
సంవత్సరం (01-ఏప్రిల్‌-2021) దాసుడిని స్వామివారి తిరునక్ష్మతోత్సువానికి ఆహ్వానించారు. 
నిజానికి దాసునకు ఈ పురస్కృతిని [గ్రహించే యోగ్యత ఏమీ లేకపోయినా, పెద్దల మాటను 
కాదనరాదనే భావంతో వెళ్లడం జరిగింది. అప్పుడు గీఅణ్బంగరాచార్య స్వామివారి 
విషయంగా వారి వ్యక్తిత్వవైభవాన్ని, గుణ వైభవాన్ని, పాండిత్య వైభవాన్ని కీర్తిస్తూ దాసుడు 
కొన్ని శ్లోకాలను విన్నపించాడు. అవి ప్రస్తుతం తెలుగు తాత్పర్యంతో సహృదయ పాఠకులకు 
సమర్పింపబడుతున్నాయి. ఈ ప్రయత్నం కేవలం థఢ్రీస్వామివారి గుణకీర్తనరూప 
కైెంకర్యంలో భాగమే తప్పు, దాసుని గొప్పతనం ప్రకటించుకునే [ప్రయత్నం మాత్రం కాదని 
మనవి. విజ్ఞాలైన పాఠకులు ఇందులోని దోషాలను మన్నిస్తారని భావిస్తాను. ఈ శ్లోకాలలో 
తగిన సూచనలను చేసిన సుహృన్మణి ఉ.వే. శ్రీమాన్‌ కందాళ లక్షీ నారాయణ స్వామివారికి 
కృతజ్ఞతాపూర్వుక దాసోహాలను సమరించుకొంటున్నాను. 


భాగవతదాసుడు, ఈ, ఏ. శింగరాచార్యులు, 


28-ఎ(పిల్‌-2021 


శ్రీమతే రామానుజాయ నమః 


భీమదణంగరార్య వెభవనుతిమాలికా 


WEE టట 


1) గీమాన్‌ దేవాధిరాజో జగతి విజయతే స్వాధితార్దప్రదానే 
దీక్షాబద్ద స్సమస్తావన సవనవిధిం సర్వథా నిర్వహంశ్చ | 
కారుణ్యాత్‌ యస్య భవ్వ్యాత్‌ యతికులతరణిం హస్తిగోతేశవర్వం 
ప్రాప్తా కాంచీపురీయం శుతితతిజననీ భారతాఖ్యా చ భూమీ || 


కాంచీపురంలో నెలకొని ఉండే వరదరాజ స్వామి భక్తుల కోరికలను అన్నిటిని 
ఇవ్వడంలో సమర్పుడు. అందరిని రక్షించడమనే యజ్ఞంలో దీక్షను పట్టినవాడు. ఆ స్వామి 
అనుగహంచేత వేదాలకు పుట్టినిల్లు అయిన భారతదేశం, ఆ విధంగా కాంచీనగరం ఇద్దరు 
మహనీయులను పొందాయి. వారిలో ఒకరు భగవద్రామానుజులు, రెండవవారు 
అభుంగరాచార్య స్వామివారు. 


2) హస్త్యదినాథ గురుగుణగానం కుర్వే యథాశక్తి | 
సత్పురుషకీర్తనాదిహ లభతే సర్వో౭పి జన్మసాఫల్యమ్‌ ॥ 


శీమాన్‌ అభ్లింగరాచార్యస్వామి వారి సద్గుణాలను కీర్తిస్తాను. మహనీయుల 
గుణాలను కీర్తించడంవల్ల అందరూ జన్మసాఫల్యాన్ని పొందుతారు కదా. 


3) కాంచీనగరీభూషా భూమా ఇతి ఖలు పురాణోకిః | 
కాంచీనగరీభూషా విలసతి హస్తద్రినాథగురువరకః | 


ఈ భూమికి అంతటికీ కాంచీనగరం ఆభరణం అని పురాణాలు చెబుతున్నాయి. ఆ 
కాంచీనగరానికికూడా ఆభరణం ఎవరంకే-అణ్లంగరాచార్యస్వామివారే. 


4) భూమ్యాం భూషా భవతి మహతీ భారతాఖ్యా౭వనీయం 
తస్యాం భూషా భవతి వినుతం చోళరాజ్యం మ సోజ్ఞమ్‌ | 
తస్మిన్‌ భూషా వితతవిభవా భాతి కాంచీ పురీయం 
తస్యాం భూషా గురుమణిరయం హస్తిగోత్రాధిపార్యః | 


ఈ భూమికి అంతటికీ ఆభరణం భారత భూమి. ఆ భారతభూమికి ఆభరణం 
చోళమండలం. ఆ చోళమండలానికి కాంచీనగరం ఆభరణంగా భాసిస్తున్నది. ఆ 
కాంచీనగరానికి ఆభరణం అభ్రింగరాచార్యస్వామివారు. 


5) మనే; శీవత్సనామ్ని శుతివిదితగుణే విశ్వవిఖ్యాతకీర్తా 
ఆవిర్చ్బూతో౭న్వయే కిం వరవరమునిరాట్‌ హస్తిగోత్రేశనామ్నా | 
యోఒయం కాంచీపురీం మ్వైః రుచిరగుణగణః రత్నజాలోపమేయైః 
చే దోదీప్యమానాం జితపరమపదాం స్వస్య పూర్వా చ కీర్తా ॥ 


వేద ప్రసిద్దమైన, లోకంలో పాగడబడే ీవత్సుగోతంలో మణవాళ మహామునులు 
అభ్లంగరాచార్యస్వామి వారి రూపంలో అవతరించారని భావిస్తాను. ఈ స్వామివారి రత్నాల 
వంటి గొప్ప గుణాల |(ప్రకాశంచేత, వారి పూర్తిచేత, కీర్తిచేత కాంచీనగరం పరమపదాన్ని 
మించి గొప్పగా ప్రకాశించింది. 


6) కుశాగ్రబుద్దాక జితగీషుతిం తం 
రంగార్వసూనుం సకలాశ్చ విద్వాః | 
ప్రపేదిరే సాదరమలకాలే 
వర్షాసు వాహిన్య ఇవాంబురాశిమ్‌ || 
(గావో యథా నందసుతం సమస్తాః) 


అభ్గంగరాచార్యస్వామివారి తండిగారి పేరు రంగాచార్యస్వామివారు. పదునైన 
బుద్దిని కలిగిన అణ్లంగరాచార్య స్వామివారు అల్పుకాలంలోనే అన్ని విద్యలు నేర్పారు. 
అది ఏవిధంగా ఉందంకే- వర్షాకాలంలో నదులన్నీ సము[దంలోకి చేరినట్లు. (రేపల్తెలోని 
గోవులన్నీ నందకుమారుడైన ్రీకృష్ణుని దగరకు చేరినట్లున్నది.) 


7) స్వాధ్యాయే పాణినీయే శుతిశిఖరయుగే చాపి కాణాదశా(స్తే 
మీమాంసాయాం చ సో౭సావలభత విపులాం పాండితీం నిష్కళంకామ్‌ | 


విద్వాంసోఒ౭ముష్కు ప్రజ్ఞా మనితరసులభాం ప్రాప్య మోదాతిరేకం 
శంకంతే సాాదయం కిం విబుధకులగురుః కిం పునశ్చాదిశేషః || 


అభ్గంగరాచార్యస్వామివారు స్వాధ్యాయం అయిన యజుర్వేదాన్ని, 
వ్యాకరణశా[స్తాన్ని, న్యాయశ్యాస్తాన్ని, మీమాంసను ఉభయ వేదాంతాలను అభ్యసించి 
వాటిలో పరిపూర్ణమైన, ఏ దోషం లేని పాండిత్యాన్ని సంపాదించారు. వారి ఆ పాండిత్యాన్ని 
చూచి పెద్దలంతా వీరు సాక్షాత్తు దేవతల గురువైన బృహస్పతియా! ఆదిశేషుడా! అని 
అందరూ పెదలందరూ ఆనందాన్ని, సందేహాన్ని పాందారు. 


8) వేదానుసంధానపరో యదాయం 
రథాకసు కాంచాక సహ వేదవిదిః | 

అదృశకతాత్యదుతసూరిగోష్టీ 
వెకుంఠపుర్యామివ యా హి దివా ॥| 


క్రమాంతం వేదాన్ని అధ్యయనం చేసిన స్వామివారు వేదపారాయణగోష్టితో 
కలసి కాంచీ నగరంలో వరదరాజస్వామి సన్నిధి నాలుగు వీధులలో ప్రదక్షణం చేస్తూ, 
వేదాన్ని అనుసంధించినప్పుడు సాక్షాత్తు పరమపదంలో నిత్యసూరులు పరమపదనాథుని 
వేదవాక్యాలతో కీర్తించే సన్నివేశం కంటిముందు నిలిచింది. 


9) పీయూషం హ్యధరీకృతం మధురసః ప్రాప్తశ్చ భంగం తథా 
దాకా నీరసతాం గతా చ పయనో గర్వశ) ఖర్వోఒభవత్‌ | 
సారోఎపీక్షురసస్య వీతవిభవశ్చాసీత్‌ వచస్సంతతేః 
మాధుర్యాత్‌ సమయోచితాదుత వచోవారాంనిభేః సద్దురోః || 


అణ్జంగరాచార్య స్వామివారు చక్కగా, మధురంగా, సమయస్పూర్తితో 
మాట్లాడగలిగినవారు. వారి మాటల తీయదనంముందు అమృతం రుచి తక్కువ 
అయినది. తేన అవమానాన్ని పాందింది. ద్రాక్షరసం నీరసం అయినది. పాల 
మాధుర్యానికి కల గర్వం భంగమైనది. చెరకురసానికి ఉండే వైభవం అంతా పోయింది. 


10) సితైరూర్ద్వైః పుండైః సురుచిరతనుం స్మేరవదనం 
సుధాసారాకల్పైః శ్రతియుగరహస్వారవిషయైః | 
వబోభిః గర్జంతం స్తనితసద్యశెః దేశికవరం 
ముదా హస్తదదీశార్వమిహ సతతం స్వాంత! కలయ ॥ 


తెల్లని, అందమైన ఊర్హ్వపుండ్రాలతో |ప్రకాశిస్తున్నది, చిరునవ్వుతో కూడిన 
ముఖాన్ని కలిగినది అయిన రూపాన్ని కలవారు, అమృత ప్రవాహాన్ని తలపించేవి, 
ఉభయ వేదాంతాలలోని అర్జాలను కలిగినవి అయిన సూక్తులను మేఘం గర్దించినట్లుగా 
ప్రవచించేవారైన అణ్బంగరాచార్యస్వామివారి రూపాన్ని, ఓ మనసా! నీవు సదా మనసులో 
ఆనందంతో భావించు. 


11) ఆసే$ చక్రతి తేజసా హి మహతా కంఠే చ శంఖాయతే 
కారుణ్యేన గదాయతే గురురయం శార్ద్హాయతే వాక్‌ శరైః | 
సతర్కైరిహ నందకాయతి పరైః వాదాహవే సంతతం 
డుంధో పంచవిధాయుధాత్మకతయా హస్తుదినాథో గురుః ॥ 


శీమాన్‌ అణభింగరాచార్యస్వామి ముఖం సుదర్శన చగక్రంవలె గొప్ప కాంతితో 
వెలుగుతున్నది. వారి కంఠం శంఖంవలె అందంగా ఉన్నది, గంభీరంగా ధ్వనిస్తున్నది. 
ఆళ్వారు దయను "అరుఖాన్నుమ్‌ తణ్జాల్‌" అనే విధంగా గదతో పోలారు. ఆ విధంగా 
దయా గుణంలో స్వామివారు గదవలె ఉన్నారు. పదునైన మాటలను ప్రయోగించడంలో 
సమర్దులైన ఢీ స్వామివారు శార్‌ భమనే భగవంతుని వింటివతె ఉన్నారు. చక్కని 
న్యాయాలను ఇతరులతో వాదించేటప్పుడు ప్రయోగించడంలో సమర్హులైన వీరు 
నందకఖఢం వలె ఉన్నారు. అందువల్ల గఢీస్వామివారిని గమనిస్తే వారు భగవంతుని 
అయిదు విధాల ఆయుధాంశాలను కలిగి ఉన్నారని తోస్తుంది. 


12) పాంచజన్యసమో ధ్వానే పరభేదో సుదర్శనః | 
గథ్రీమాన్‌ ఆణంగరారోక=యం గీశతత్వ నిరూపకః ॥ 


అభ్ఞంగరాచార్యస్వామివారు మాట్లాడడంలో పాంచజన్యంవలతె గంభీరంగా 
ఉంటారు. ఇతరుల వాదాలను ఖండించడంలో సుదర్శనంవలె ఉంటారు. శంఖం, చక్రం 
అనేవి భగవంతుని పరత్వాన్ని సూచించే చిహ్నాలు. గథీమాన్‌ స్వామి వారు కూడా 
భగవంతుని తత్త్వాన్ని నిరూపించగలవారు అందువల్ల స్వామివారు సుదర్శనం, 
పాంచజన్వ్యంవతె ఉన్నారు. 


13) ీరామానుజప(్రికా విజయతే యాం౭ధ్‌రా$ం తథా ద్రావిడో 
హీందీసంస్కృతహూణగీర్లు చ సతాం వ్రీతైై ప్రకాశం గతా | 


యస్వాః వెదిక సంస్కృతిః యతిపతేః సద్దర్శనం చోదుతం 
దివ్వ్యార్లా అపి దివ్యసూరివచసాం వ్యాప్తిం గతాః శాశ్వతీమ్‌ || 


భీమాన్‌ అణ్లంగరాచార్యస్వామివారు కీరామానుజపతికి అనే పేరుతో 
తెలుగులో, “వైదిక మనోహరి అనే పేరుతో సంస్కృతంలో, హిందీలో, 'రామానుజన్‌' అనే 
పేరుతో [దావిడంలో మాస పత్రికలను సుమారు 30 సంవత్సరాలకు పైగా నడిపి 
సంప్రదాయ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ పతికద్యాారా సనాతన ధర్మం, 
భగవద్రామానుజ సిద్దాంతం ప్రచారం చేయబడ్డాయి. 


14) దతం పద్మవిభూషణేతి బిరుదం కేంద్రప్రభుతే్వన యత్‌ 
తత్త్వేతస్య హి ధౌాతమంగళయశోహరే3 పతాకా గురోః | 
సంత్వన్వాని బహూని సారకపదాన$ణింగరారకస3 యా- 
నేేధంతే సముపేత$ తం గుణనిధిం విద్వద్వగతంసాయితమ్‌ || 


అణింగరాచార్యస్వామివారు చేసిన సంప్రదాయ (ప్రచారాన్ని, సనాతన ధర్మ 
సేవను చూచి కేంద ప్రభుత్వంవారు వారిని పద్మవిభూషణ బిరుదంతో సత్కరించారు. ఈ 
బిరుదం వారి కీర్తిసౌధానికి అందాన్ని కలిగించే గొప్ప పతాక. ఈ విధంగానే జగదాచార్య 
సింహాసనాధిపతి, మహామహిమోపాధాాయ మొదలైన ఎన్నో బిరుదులు వీరిని వరించాయి. 
గొప్పు పండితులైన వీరిని పొంది అవి సార్థ్హకమయ్యాయి. 


15) వాశఖాక దివ$కవీందభవ్యవచసాం దివ్వార్దదీపాభిధా 
హస్త్వుదదీశగురోః ముఖారవిందగళితా పీయూషధారోపమా | 
హృదా$ం తాం మనసా విభావ్యు. విబుధాః యాంతి ప్రమోదం పరం 
శుత్వా విందతి హర్షజాంశ్చ పులకాన్‌ గ్రీశో= పి ధూన్వన్‌ శిరః || 


అభ్గంగరాచార్యస్వామివారు దివ్యసూరుల ([ప్రబంధాలకు అన్నిటికీ దివ్యార్గ దీపిక 
అనే ద్రావిడ వ్యాఖ్యానాన్ని చాలా అందంగా రచించారు. ఈ వ్యాఖ్యానంలో ఉండే మంచి 
మంచి అర్థాలను విని పండితులందరూ చాలా సంతోషిస్తారు. సాక్షాత్తు భగవంతుడు కూడా 
ఈ అర్థాలను ఆలకించి ఆనందంతో తల ఊగిస్తాడు. 


16) అహో భాగ$మిదం లభం దాసేన యన్మయా మహత్‌ | 
సూక్తేరణింగరారకసక మాధుర్యం చర్వణాత్మకమ్‌ || 


శీమాన్‌ స్వామివారి సూక్తులలోని మాధుర్యాన్ని చవిచూడగలిగిన దాసుని 
భాగం జాలా గొప్నురి: 


17) ధనోక౭స్మి కృతజ్జో=సి (ప్రాప్తో౭సిి ప్రాపు సర్వస్వం | 
అణ్బింగరార్యసంస్మృతిబహూకృతిరిహా౭[త యన్మయా ప్రాప్తా |॥| 


అభుంగరాచార్యస్వామివారి స్మారకపురస్కారాన్ని పొందిన దాసుడు నిజంగా 
ధన్యుడు, కృతజాడు, పొందదగిన [ప్రాప్యాన్ని పొందినవాడయ్యాడు. 


18) సఖ్యం తద్విదితం విభాతి జగతి శ్రీరామ సుగ్రీవయోః 
మెటతీ కృష్టకుచేలయోరపి పురాణోక్తా ప్రసిద్దా తథా, 
మైత్‌ర్యం కింతు పితామహస్య మమ యత్‌ గ్రీశేషసింహస్య చ 
గ్రీహస్త్యదిగురూతమస్య హి మిథో గాఢం చ వాగ్తూరగమ్‌. || 


శ్రీరామునకు సుగీవునకు మధ్య ఏర్పడిన స్నేహం గ్రీరామాయణంలో 
ప్రసిద్ధమైనది. ఆ విధంగానే భాగవత పురాణం మొదలైన పురాణాలలో కృష్ణకుచేలుర 
మధ్య ఏర్పడిన స్నేహం వర్ణించబడింది. కాని, ఇంత కంకే గొప్పదైన చాలా గాఢమైన 
ae దాసునకు పితామహులైన భీశే షసింగరాచార్యస్వామివారికి, 
అభ్గంగరాచార్యస్వామివారికి మధ్య ఏర్పడింది. ఈ స్నేహం లోని గొప్పదనం వర్ణించడానికి 
సాధ్యం కానిది. 


19) అకించనేనా౭పి మయా౭[త లబ్బం 
సమ్మానమేతత్‌ న విచిత మత | 
ఆచార్వసంబంధవశాత్‌ సమస్తం 
ప్రాప్నోత్యశకో=పి వినా ప్రయత్నమ్‌ ॥ 


ఈ సత్కారాన్ని పొందడంలో దాసునకు ఏ విధమైన యోగ్యత లేదు. కానీ, దీన్ని 
నేను పొందడానికి కారణం- దాసుని ఆచారులైన [శ్రీశింగరాచార్యస్వామివారి సంబంధమే. 
సదాచార్యసంబంధంవల్ల అందరూ అన్నివిధాలైన శుభాలను పొందగలరు కదా. 


20)  కృతజతామోదమయీ మయైషా వాగంజలిః క్రీతిపురస్సరేణ | 
సమర్స్ప్యతే సజ్ఞనసన్నిధానే శీరాజహంసాఖకసుహృద్వరాయ | 


నన్ను కాంచీపురానికి పిలిచి, ఈ సత్కారాన్ని అందజేసిన భీరాజహంసంస్వామి 
వారికి ఆనందంతో కృతజ్ఞతారూపమైన వాగంజలిని పెద్దల సన్నిధానంలో 
సమర్పిస్తున్నాను. 


21) గీరాజహంసాఖబుధాయ భూయాత్‌ 
సదా శుభానాం వితతిః వివృద్దా | 
అణ్లింగరార$స, కటాక్షపాతాత్‌ 
భీదేవరాజాముతవీక్షణెశు ॥ 


భీమాన్‌ రాజహంస స్వామివారికి అణ్బంగరాచార్య స్వామి వారి కృప వల్ల, 
వరదరాజ స్వామి అన్నుగహం వల్ల ఎల్లప్పుడు అన్ని విధాలైన శుభాలు సమృద్దిగా కలగాలి. 


22) సంపత్కుమవూరాయ తవానుజాయ 
తథా జగన్నాథసమాహ్వయాయ | 
సమర్పయామీహ నమశ్శతాని 
కృతజతాభావపురస్సరాణి || 


రాజహంసంస్వామీ! దేవరవారికి తమ్ములెన సంపత్కుమారాచార్య; స్వామి వారికి, 
జగన్నాథ స్వామి వారికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కృతులను సమర్పిస్తున్నాను. 


23) _రంగధపియైషా వరద(పియా చ భీరంగనాథస్వ కృపావిశేషాత్‌| 
దేవాధిరాజాను[గ్రహతశ్చ నిత్వం సమస్తసంపన్నివహం 
లభేతామ్‌॥ 


చిరంజీవినులైన రంగప్రియ, వరద ప్రియ ఇద్దరు శ్రీరంగనాధుని కృపవల్ల, 
వరదరాజస్వామి కృపవల్ల ఎల్లప్పుడు సమస్త సంపదలను పొందాలి. 


24) జయతు జయతు దేవో దేవరాజో ధరణ్యాం 
జయతు జయతు నిత్యం హస్తిగోతేశవర్వః | 
జయతు జయతు సూకిః తస్య పీయూషకలా 
జయతు జయతు మెత్రీ రావయోః [ప్రాప్య వుద్దిమ్‌ ॥ 


కంచి వరదరాజస్వామి ఎల్లప్పుడూ వర్చిల్లాలి. అభింగరాచార్యస్వామివారు 
ఎల్లప్పుడూ వర్దిల్లాలి. వారి అమృతంవంటి సూక్తి ఎల్లప్పుడూ వర్షిల్లాలి. దాసునకు 
రాజహంసం స్వామివారికి మధ్య ఉండే స్నేహం ఎల్లప్పుడూ వర్షిల్లాలి. 


ీశేషసింహగురుపాదయుగాశయో౭సౌ 
పౌతశు తస; విలిలేఖ యథామతీత్తమ్‌ | 
అణంగరార్యవిభవం హృది శింగరారః 
సంభావయన్‌ సకల సద్గుణరాశిదీ[ప్రమ్‌ | 


భీమాన్‌ శేషశింగరాచార్యస్వామివారి పౌత్రుడు, వారికి శిష్యుడు అయిన దాసుడు 


సింగరాచార్యులు ఆభ్లంగరాచార్యస్వామివారి గుణవైభవాన్ని యథామతిగా ఈ విధంగా 
నివేదించుకున్నాడు. 


+౫౫ శీమదణింగరార$ వైభవనుతిమాలికా సంపూర్ణా +++ 


